Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, WEDNESDAY ,MARCH 27 , 2019 


G .889 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


-- X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 

( FOR . I) 


SPSR NELLORE DISTRICT & DIVISION - ATMAKUR RANGE - RESERVATION OF 

PUNUGODU - PUNUGODU VILLAGE , ANUMASAMUDRAMPETA MANDAL,NELLORE 
DISTRICT - COMPENSATORY AFFORESTATION ( C . A .) LAND TO AN EXTENT OF 
Ac.313.71 CENTS OR 126 .95 Ha - UNDER SECTION 4 OF THE ANDHRA PRADESH 
FOREST ACT, 1967 AS PUNUGODU FOREST BLOCK . 


[G . O .Ms. No . 66 , Environment, Forests , Science & Technology (For. 1), 

16th May , 2011.) 


NOTIFICATION 


In exercise of the powers conferred under Section 4 of the Andhra Pradesh Forest 
Act , 1967 (Andhra Pradesh Act No.I of 1967 ), the Governor of Andhra Pradesh hereby declares 
that it is proposed to constitute the following land within the boundaries described here 
under as Reserved Foresť under the said Act and appoints the Forest Settlement Officer 
SPSR , Nellore to be the Forest Settlement Officer in regard to the said land to consider the 
objections , if any , and to enquire into and determine the existence , nature and extent of 
any rights claimed by, or alleged to exist in favour of any person in or over any land comprised 
in their such limits , or to any Forest Produce of such land to deal with the same as 
provided in chapter 11 of the said Act. 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


SCHEDULE 


Name of the District 


: 


Name of the Division 
Name of the Revenue Mandal 
Name of the Range 
Name of the Village 


SPSR NELLORE 
SPSR NELLORE 
ANUMASAMUDRAM PETA 
ATMAKUR 
PUNUGODU 


PUNUGODU 


Name of the Forest Block Proposed 
to be reserved 
Area of the Forest Block proposed 
to be reserved 


313.71 Acrs (or) 126 . 95 Ha 
(Excluding road area ) 


Details of Areas including in the proposed Reserved Forest Block 


Sl.No . 


Survey No. 


Present 
classification 


Total Area in 
Acrs 


Area included 
in the Forest 
Block (Acrs ) 
51.58 


51 .58 


286 


8 . 45 


8 .45 


287 


10 . 30 


10 . 30 


288 


12 . 26 


12 . 26 


Cheruvu 
Poramboke 
Cheruvu 
Poramboke 
Kancha 

Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 


289 - 1 


6 . 12 


6 . 12 


289 - 3 


5 . 14 


5 . 14 


290 - 1 


Kancha 


6 .31 


6 .31 


10 . 44 


10 . 4 


Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 


8 . 36 


8 . 36 


Kancha 


7 . 50 


7 .50 


Poramboke 


ANDHRA PRADESH GAZETTE ,March 27 , 2019 


SI.NO 


Survey No 


Total Area in 


Present 
classification 


Acrs 


Area included 
in the Forest 
Block ( Acrs ) 

9 . 46 


294 


9 . 46 


295 


9 .66 


9 .66 


296 


Kancha 
Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 


6. 95 


6 . 95 


297 


7 .09 


7 .09 


298 


12 .36 


12 . 36 


299 - 1 


Kancha 


10 . 12 


10 . 12 


Poramboke 


300-1 


0 .74 


300 -3 


7 . 77 


301- 3 


Kancha 
Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 
Kancha 


4 . 98 


4 . 98 


301- 3 


0 .39 


0 . 39 


9 . 06 


9 . 06 


Poramboke 


303 


12 . 9 


12 . 9 


Kancha 
Poramboke 


304 - 1 


5 . 98 


5 . 98 


304 - 3 


8 .69 


8 .69 


Kancha 
Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 


305 - 2 


13 . 46 


13 . 46 


307 


10 . 11 


10 . 11 


Kancha 
Poramboke 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


SI.No 


Survey No 


Total Area in 


Present 
classification 


Acrs 


Area included 
in the Forest 
Block ( Acrs ) 

9 . 86 


27 


308 


9 . 86 


Kancha 
Poramboke 


28 


309 


Kancha 


14 . 50 


14 .50 


310 


9 .75 


9 . 75 


311 


Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 
Kancha 
Poramboke 


· 10 . 35 


10 . 35 


312 


12 . 98 


12 . 98 


Total 


313 .71 


313.71 


BOUNDARIES 


Station No. 1 starts from South - West corner of Sy .No . 231 ( Ponugodu 
Cheruvu ) and runs as per distances and bearings mentioned below . 


Magnetic bearings Distance 
Degrees Minutes in Links 


Remarks 


Station No 
From To 
NORTH 

1 | 2 
23 

3 / 4 


104 
103 
106 
100 


30 

30 
130 


1362 
1977 
977 
1546 


Along the 
Southern side of 

Sy .No. 231 
(Ponugodu 

cheruvu ) of 
Ponugodu Village 


108 


925 


EAST 


30 


340 


382 


Along Western 
side of Sy .No . 

201 
Along the 
Southern side of 

Sy. NO . 201 
Along the 
Southern side of 
Sy .NO . 200 


ANDHRA PRADESH GAZETTE ,March 27 , 2019 


Station No 
From 

Το 


Magnetic bearings Distance 
Degrees Minutes in Links 


Remarks 


202 


399 


203 


130 


577 


17 


264 


550 


Along the 
Western side of 
Sy .NO . 199 
Along the 
Western side of 
Sy .NO . 198 
Along the 
Northern side of 
Sy .NO . 306 
Along the 
Western side of 
Sy .NO . 306 
Along the 
Northern side of 
Sy .NO . 306 


186 


826 


| 


14 


281 


30 


299 


500 


Along the 
Western side of 
Sy .NO . 306 & 
305 / 1 
Along the 
Southern side of 
Sy .NO . 305 / 1 
Along the 
Western side of 
Sy .NO . 60 


16 


1793 


16 


184 


743 


SOUTH 


17 


18 
19 
20 


271 
194 


470 
186 


18 
19 


276 


183 


292 


592 


276 


535 


Along the 
Northern side of 
Sy .NO . 20 of 
Punugodu Village 
Along the 
Northern side of 
Sy .No. 27 
Along the 
Northern side of 
Sy .NO . 26 
Along the 
Northern side of 
Sy.NO . 285 
Along the 
Western side of 
Sy .NO . 285 
Along the 
Northern side of 
Sy .NO . 20 


277 


1635 


23 


194 


606 


24 


25 


849 


302 
215 


25 


26 


934 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


Remarks 


From TT 


Station No 
I To 

27 


Magnetic bearings Distance 
Degrees Minutes in Links 
283 

1114 


16 


95 


292 


2014 


Northern side of 
Sy .NO . 11 
Along the 
Northern side of 
Sy.NO . 10 
Along the 
Eastern side of 
Sy .NO . 3 


15 


579 


Along the 
Northern side of 
Sy .NOs. 3 & 2 


289 


1089 


32 


WEST 

31 
32 
33 


30 
30 


34 


145 
625 
860 
878 
376 
509 
848 


Along the 
Common 
boundary of 
Nabinagaram 
and Punugodu 
Villages . 


35 


36 


30 


35 
36 


37 


37 


1 


30 


REMARKS 


Admitted Right of Wav / Right of Water Courses : 


1. There are no enciousers to be admitted with in the block . 


2 . The existing metal road connecting Atmakur - Vinjamur road to Ponugodu 


village passing through middle of the proposed block which enters the 


Sy.no .290 South -West corner station no .31 of Ponugodu village an average 
width of 100 links then runs towards station no . 30 then runs through 
Sy.no . 289 / 2 then runs 300 /2 , 299 /2 , 301 /2 , 304 /2 and reaches station no. 15 


than runs private fields towards northern side of Sy .no .305 /2 and reach station 


no . 16 then runs adjacent fields to Ponugodu village is admitted as right of way 


for the general public . 


JANAKI R . KONDAPI, 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, March 27 , 2019 


ప్రకటన 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటవీ శాఖవారి ఆటవీ చట్టము 1967 సెక్షను 4 
ప్రకారము ( చట్టం 1967) , ఆంధ్రప్రదేశ్ గవర్నరు గారి అధికారములకు లోబడి 
సెక్షను 4 ప్రకారము రిజర్వు ఫారెస్టుగా పరిగణించబడుటకు గాను 
అధ్యాయము - 2లో పొందుపరచిన సూచనల మేరకు ఈ అటవీభూమి యొక్క 
విస్తీర్ణము, అటవీ స్వభావము మరియు ఈ అటవీభూమి సరిహద్దు చుట్టూ గల 

గ్రామ ప్రజల వద్ద నుండి భూఆక్రమణలకు సంబంధించి ఏమైనా ఆక్షేపణలు 
ఉన్నయెడల వాటిని పరిశీలించుటకు , అట్టి పరిధిలోపల ఉన్న ఏవైనా హక్కుల 

యొక్క అస్తిత్వాన్ని , స్వభావాన్ని విస్తృతిని గురించి విచారించి మరియు 
పరిష్కరించుటకు గాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా ఫారెస్టు సెటిల్‌మెంట్ 
ఆఫీసరు గారిని నియమించడమైనది . 

షెడ్యూలు 
1 ) 
జిల్లా పేరు 

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 
2 ) అటవీ డివిజను పేరు 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 
3 ) మండలము పేరు 

అనుమసముద్రంపేట 
4 ) రేంజి పేరు 

ఆత్మకూరు 
5 ) గ్రామం పేరు 

పొనుగోడు 
B ) రిజర్వు చేయబడు అటవీ బ్లాకు పేరు 

పొనుగోడు రిజర్వు ఫారెస్టు . 
7 ) రిజర్వు చేయబడు అటవీ బ్లాకు విస్తీర్ణం : 2 313 . 71ఎ ( లేదా ) 126 . 95 హె 

(రోడ్డు ప్రాంతం మినహాయించి ) 
బ్లాకు నందు పొందుపరచబడిన ప్రదేశముల వివరములు 


క్రమ 


ప్రస్తుత వర్గీకరణ 


మొత్తం 
విస్తీర్ణం 
( ఎకరాలలో ) 


బ్లాకునందు 
పొందుపరచబడిన 

విస్తీర్ణం 
( ఎకరాలలో ) 


సంఖ్య 


5 


51 . 58 


HIN- 


51 . 58 
8 . 45 


286 


8 . 45 


10 . 30 


10 . 30 


1 చెరువు పోరంబోకు 

చెరువు పోరంబోకు 
287 కంచె పోరంబోకు ! 
288 కంచె పోరంబోకు 
289 - 1 | కంచె పోరంబోకు 
289 – 3 | కంచె పోరంబోకు 
290 - 1 | కంచి పోరంబోకు 


12. 26 


12. 26 


-| 


6 . 12 


6 . 12 


| 


5 . 14 


5 . 14 


6 . 31 


6 . 31 


ANDHRA PRADESH GAZETTE, March 27 , 2019 


10 . 44 


10 . 44 
8 . 36 


7 . 50 


8 . 36 
7 . 50 
9 . 46 


11 


9 . 46 


9 . 66 


9 . 66 


6 . 95 


6 . 95 


7 . 09 


7 . 09 


12. 36 


12. 36 
10 . 12 


10 . 12 


0 . 74 


0 . 74 


7 . 77 


7 . 77 


19 


4 . 98 


4 . 98 


291 కంచె పోరంబోకు 

292 కంచె పోరంబోకు 
10 | 293 కంచె పోరంబోకు 

294 కంచె పోరంబోకు 
12 295 కంచె పోరంబోకు 
13 296 కంచె పోరంబోకు 
14 297 

కంచె పోరంబోకు 
15 298 | కంచె పోరంబోకు 
16 | 299 - 1 | కంచె పోరంబోకు 
17 300 - 1 కంచె పోరంబోకు 
18 300 - 3 కంచె పోరంబోకు 

301 - 3 కంచె పోరంబోకు 
20 301 - 3 | కంచె పోరంబోకు 
302 

కంచె పోరంబోకు 
22 303 | కంచె పోరంబోకు 
23 304 - 11 కంచె పోరంబోకు 
24 304 - 3 | కంచె పోరంబోకు 

305 - 2 || కంచె పోరంబోకు 

307 కంచె పోరంబోకు 
27 308 కంచె పోరంబోకు 
28 309 కంచె పోరంబోకు 
29 310 కంచె పోరంబోకు 
30 311 కంచె పోరంబోకు 
31 312 | కంచె పోరంబోకు 

మొత్తం 


0 . 39 


0 . 39 
9 . 06 


21 


9 . 06 


12. 90 


12. 90 


5 . 98 


5 . 98 


8 . 69 


8 . 69 


25 


13. 46 


26 


10. 11 


13. 46 
10 . 11 
9 . 86 


9 .86 


14 . 50 


14 . 50 


9 . 75 


9 . 75 


10 . 35 


10 . 35 


12. 98 


12. 98 


313 . 71 


313. 71 


సరిహద్దులు 
స్టేషన్ నెం . ( 1 ) పొనుగోడు గ్రామ ( పొనుగోడు చెరువు ) సర్వే నెం . 231 
యొక్క నైరుతీ మూలనుండి ప్రారంభమై క్రింది బేరింగులు మరియు దూరముల 
ననుసరించి పోవును . 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


స్టేషన్ నెం . 


మేగ్నటిక్ బేరింగులు 


దూరము 
లింకులలో 


రిమార్కులు 


నుండి | వరకు |డిగ్రీలు | నిమిషాలు 
12 
2 | 3 4 
ఉత్తరం 
12| 104 


103 


30 


1362 
1977 

సర్వే నెం . 231 దక్షిణం వెంబడి 
977 | పొనుగోడు గ్రామము ( పొనుగోడు 
1546 

చెరువు ) 


30 


30 


5 


30 


925 


106 
5 100 

6 108 
తూర్పు 

| 7 | 199 
781 

| 120 


30 


139 


30 
30 


| 202 


10 


. 11 


203 


30 


సర్వే నెం . 201 పడమర వైపు 
340 

వెంబడి 
382 | సర్వే నెం . 201 దక్షిణం వైపు వెంబడి 
40 | సర్వే నెం . 200 దక్షిణం వైపు వెంబడి 

సర్వే నెం . 199 పడమర వైపు 
399 

వెంబడి 
సర్వేనెం. 108 పడమర వైపు 
577 

వెంబడి 
సర్వే నెం . 308 ఉత్తగం వైపు 
550 || 

వెంబడి 
సర్వేనెం. 308 పడమర వైపు 

వెంబడి 
సర్వే నెం . 308 ఉత్తరం వైపు 
299 

వెంబడి 
సర్వే నెం . 306 మరియు 305 - 1 

పడమర వైపు వెంబడి 


11 


12 


264 


12 


13 


30 


826 


13 | 14 | 


281 


30 


| 15 || 


500 
, 


| 16 


సర్వేనెం. 305 - 1 దక్షిణం వైపు 

వెంబడి 


1793 
743 


| 17 | 184 

184 | 


30 


30 


| 


సర్వే నెం . 80 పడమర వైపు 

వెంబడి 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


30 


దక్షిణం 
17 | 18 | 271 
| 19 | 194 

276 
| 21 | 292 


30 
30 


470 

పొనుగోడు గ్రాము సర్వే నెం . 20 
186 

ఉత్తరం వైపు వెంబడి 
183 
592 | సర్వే నెం . 27 ఉత్తరం వైపు వెంబడి 


276 


277 


| సర్వే నెం . 26 ఉత్తరం వైపు వెంబడి 
1635 

సర్వే నెం . 285 ఉత్తరం వైపు 

వెంబడి 
606 సర్వే నెం . 285 పడమర వైపు 

వెంబడి 


| 194 


302 


849 


సర్వే నెం . 20 ఉత్తరం వైపు వెంబడి 


25 


| 


26 


| 


215 


934 | 


283 


1114 | సర్వేనెం. 11 ఉత్తరం వైపు వెంబడి 


27 2816 


95 


సర్వే నెం . 10 ఉత్తరం వైపు వెంబడి 


292 


2014 | 


29 | 


30 


32 


625 . మరియు 


33 


37 


26 


15 

579 సర్వేనెం. 3 తూర్పు వైపు వెంబడి 
30 | 31 | 289 

1089 సర్వే నెం . 3 మరియు 2 ఉత్తరం 

వైపు వెంబడి 
పడమర 
31 349 

1451 పొనుగోడు 
32 33 

30 
34 20 30 860 | 

నబ్బీనగరం 
34 35 25 

878 
35 36 25 

376 

గ్రామ ఉమ్మడి 
36 

509 సరిహద్దుల 
37 1 

848 

వెంబడి . 
రిమార్కులు : 
అనుమతించబడిన లైట్ ఆఫ్ వే / రైట్ ఆఫ్ వాటర్ కోర్సులు : 

1 ) ఈ బ్లాకు నందు ఎలాంటి ఎన్ క్లోజర్స్ అనుమతించ బడలేదు . 
2 ) పొనుగోడు గ్రామము నుండి ఆత్మకూరు - వింజమూరు రోడ్డును 
కలుపుతూ షుమారు 100 లింకుల వెడల్పుతో ఈ ప్రతిపాదిత బ్లాకు 
మధ్యలో పొనుగోడు గ్రామమునకు నైరుతీ దిశగా వున్న స్టేషన్ నెం . 31 , సర్వే 
నెం . 290 ద్వారా ప్రవేశించి స్టేషన్ నెం . 30 వైపు సర్వే నెం . 289/ 2 ద్వారా 


32 


1 


ANDHRA PRADESH GAZETTE, March 27 , 2019 


MAMA 


VAM 


పోవుచూ , తదుపరి సర్వే నెం . 300 / 2, 299 / 2 , 301 / 2, 304 / 2 ద్వారా 
స్టేషన్ నెం . 15ను సమీపిస్తూ , తదుపరి సర్వే నెం . 305 / 2కు ఉత్తరం వైపున 
పున్న పొలాల ద్వారా స్టేషన్ నెం . 16ను సమీపించి పొనుగోడు గ్రామ ప్రక్కన 
వున్న పొలాల వెంబడి పోవుచున్న మెటల్ రోడ్డును ప్రజోపయోగ నిమిత్తము 
అనుమతించడమైనది . .. . 


జానకి ఆర్ . కొండపి , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి . 


- - X - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www. apegazette . cgg. gov.in 


